04 ఆంధ్రప్రభ 


www.prabhanews.com 


epaper.prabhanews.com 


సోమవారం 


16 అక్టోబర్‌ 2023 


indiaaheadnews.com 


గుంటూరు - పల్నాడు 


మంగళగిరి, అక్టోబర్‌ 15 ప్రభన్యూస్‌: 

యు పిహెచ్‌ సి వైద్యురాలిగా ఎంపి 
కైన అనూష 2022 మార్చి 11న 
ఇందిరానగర్‌ పట్టణ ప్రాథమిక వైద్య 
ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా అడుగు 
పెట్టి సేవలందిస్తున్నారు. ఆసుపత్రి 
పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో 
పాటు కార్పొరేట్‌ ఆసుపత్రుల మాదిరి 
టోకెన్‌ సిస్టం అందుబాటులోకి తెచ్చారు. 
వాస్తవానికి నేడు అనేక కార్పొరేట్‌ 
వైద్యశాలల్లో సైతం పేషంట్‌ పని 
ముగించుకుని ఎప్పుడు వెళ్లారా అని 
ఎదురుచూసే పరిస్థితి లేకపోలేదు. కానీ 
డాక్టర్‌ అనూష మాత్రం రోగులను 
సొంత ఆప్త బంధువులా పిల్లల నుంచి 
వృద్ధుల వరకు ఆప్యాయంగా పలకరిస్తూ 
ఉంటారు. ప్రతి రోగిని ప్రత్యేక శ్రద్ధతో ట్రీ 
ట్‌ చేస్తూ కేర్‌ తీసుకుంటారు. మన 
పలకదింపు తో సగం వ్యాధి నయం 
అవుతుంది అంటారామె. ఆస్పత్రికి వచ్చే 
రోగులు పలానా వ్యాధి నయమైంది అని 
అంటే అది తనకు నిజమైన సంతోషాన్ని 
స్తుందని చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే 
రోగులు అనూషను తమ సొంత ఇంటి 
డాక్టరమ్మగా పిలుచుకుంటారు ఆస్పత్రి 
లోపని చేసే సే సిబ్బంది డాక్టర్‌ అనూషకు 
కష్టం వస్తే తమకు వచ్చినట్లు భావిస్తారు 

4నెలల శ్రవు ఫలితం 

ఇందిరానగర్‌ పట్టణ ఆరోగ్య 
కేంద్రానికి జాతీయ గుర్తింపు తెచ్చేందుకు 
డాక్టర్‌ అనూష విశేషమైన కృషి చేశారు. 
నాలుగు నెలల పాటు శ్రమించి 12 
విభాగాల్లో నాణ్యమైన సేవలను అందిం 


తల్లిదండ్రులతో అనూష 
చి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల 
ప్రశంసలు పొందారు. అనూష చేస్తున్న 
సేవలను గమనించి ఉన్నతాధికారులు 
ఇందిరానగర్‌ యూపీహెచ్సీ ని ఎన్కాస్‌ 


క్షణీ భవ..! 


స్ప! కు పైలెట్‌ 
ప్రాజెక్టు కింద ఎంపిక 
చేశారు. జనరల్‌ క్లినిక్‌, 
ఫార్మసీ, ల్యాబ్‌, 
మెటర్నిటీ, హెల్త్‌ న్యూ 
బార్న్‌ చైల్డ్‌ కేర్‌, జనరల్‌ 
అడ్మినిస్ట్రేషన్‌ నాన్‌ 
కమ్యూనిక బుల్‌ డిసీజెస్‌, 
కమ్యూనికబుల్‌ డిసీజెస్‌, 
అవుట్‌ రీచ్‌ ఫ్యామిలీ 
ప్లానింగ్‌, ఇమ్యునైజేషన్‌, 
(డైస్సింగ్‌ రూమ్‌, 
న్య ఎమర్జెన్సీ విభాగాలను 
తీర్చిదిద్దారు. ఇందు 
కోసం నాలుగు నెలల 
| పాటు శ్రమించారు. మే 
|| నెలలో ఎన్కాస్‌ బృందం 
ఇందిరానగర్‌ యూపీ 
హెచ్చీని సందర్శించింది. 
మొత్తం 100 
మార్కులకు గాను 96.2 
మార్కులు లభించాయి 
దీంతో జాతీయ కుటుంబ 
ఆరోగ్య శాఖ ద్వారా జాతీయ ప్రమాణాల 
సర్టిఫికెట్‌ ను ఈ ఏడాది జూలై 19న 
అందజేశారు. ఈ నేపథ్యం లో వైద్య 


ఆరోగ్యశాఖ ఉన్నతాధికా రులతో పాటు 
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే), 
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు 
లు ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి 
మరి డాక్టర్‌ అనూషను సత్కరించారు. 
కష్టాలు వెంటాడుతున్నా... 


ఆత్మ విశ్వాసంతో ముందుకు 
గుంటూరుకు చెందిన అనూష 
చిన్నతనం నుండి తన కుటుంబంలో 
బంధువులు వ్యాధుల బారిన పడటం 
తీవ్రంగా బాధపడి ప్రభుత్వాసుపత్రుల్లో స 
ఎరైన వైద్యం అందక మరణించడం 
స్వయంగా గమనించింది తన కుటుంబ” 
ఎభ్యులు పడిన ఇబ్బందులు ఎవ్వరూ 
పడకూడదనే ఉద్దేశంతో తండ్రి పి 
నరసింహమూర్తి,తల్లి ఛాయా రాణి 
ప్రోత్సాహంతో వైద్య వృత్తి వైపు అడుగు 
పెట్టింది. ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన ఆమె 
2017లో హైదరాబాదులో ప్రైవేటు 
వైద్యశాలలో సేవలు ఆరంభించారు. 
2021 జూలైలో గుంటూరు లో స్కూటీ 
పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో 
కుడికాలు సగానికి పైగా సర్జరీలు చేసి 
తొలగించాల్సి వచ్చింది.వెంటిలేటర్‌ పై 
ఉంచి చికిత్స అందించారు.(బ్రతకటం 
కష్టమని అందరూ అనుకున్నారు.ఈ 


పరిస్థితుల్లో ఆసుపత్రినుంచే అక్క డాక్టర్‌ 
ప్రత్యుష సలహా మేరకు ప్రభుత్వ 
వైద్యుల పోస్టు కు దరఖాస్తు 
చేసుకుంది.2022 మార్చి 8న 
వైద్యురాలిగా ఎంపికైనట్లు మెరిట్‌ లిస్ట్‌ 
విడుదలైంది.అదే రోజు తన పుట్టిన రోజు 
కావటం విశేషంఆ నెల నుండి 
మంగళగిరి ఇందిరా నగర్‌ యూపీహె 
చ్చి వైద్యాధికారిగా సేవలందిస్తూ 
వస్తున్నారు.,తన బాగోగులు చూసే తల్లి 
మృతి చెందడం,తండ్రి అనారోగ్యంతో 
మంచాన పడటం వరుస విషాద 
ఘటనలు చోటు చేసుకున్నాయి.వాటిని 
లెక్క చేయకుండా పట్టుదలతో శ్రమించి 
రాష్టంలో ని 545 వైయస్సార్‌ పట్టణ 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎన్‌ కాస్‌ 
సర్టిఫికెట్‌ సాధించటం,రాష్ట్రంలోనే 
మొట్ట మొదటి యు పి హెచ్‌ సిగా 
నిలపటం డాక్టర్‌ అనూష లోని ఆత్మ 
విశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 
సొంతంగా కారు డైవింగ్‌ 
డాక్టర్‌ అనూష ఇతరులపై ఆధారప 
డకుండా కారు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనే 
ఉద్దేశంతో తన ఆలోచనను ఇతరులకు 
చెప్పిన సమయంలో ఇది సాధ్యపడదని 
అందరూ అన్నారు.అయినప్పటికీ 
(డైవింగ్‌ నేర్చుకొని గుంటూరు నుంచి 
కారు నడుపుకుంటూ వచ్చి 
వెళ్తున్నారు.చదువుకునే రోజుల్లో 
రన్నింగ్‌ రేస్‌ లో మొదటి బహుమతి 
సాధించే ఆమె అంగ వైకల్యం బారిన 
పడినప్పటికీ ఇది శరీరానికి కానీ 
మనసుకుకాదు అని నిరూపించింది. 


wa 


పీజీ పూర్తి చేయాలనేది లక్ష్యం... 
డాక్టర్‌ అనూష 


డాక్టర్‌ అనూష(ఫైల్‌ ఫోటో) 


పీజీ పూర్తి చేసి రోగులకు మరిన్ని 


సేవలు అందించాలనేది నా లక్ష్యం స్టేట్‌ 
wm 


నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజయలక్ష్మి; స్టెట్‌ 
ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమాదేవి,స్టేట్‌ 
క్వాలిటీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నరేంద్ర, 

డిస్టిక్ట్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వాసు దేవరాజు, 

డిఎం అండ్‌ హెచ్‌ ఓ డిప్యూటీ డిఎంఅం 
డ్‌హెచ్‌ఓలు డాక్టర్‌ డ్రౌవణ్‌బాబు, డాక్టర్‌ 
అన్నపూర్ణడి పి ఎం ఓ డాక్టర్‌ రత్న 
మన్మోహన్‌, జర్నలిస్ట్‌ బాపనపల్లి శ్రీనివా 
సరావు ల ప్రోత్సాహం తో,ఆసుపత్రి కి 
ఎన్‌ కాస్‌ స్‌ సర్టిఫికెట్‌ సాధించగలిగాం.ఈ 
విషయంలో ఎమ్మెల్యే ఆళ్ల రావు 
కృష్ణారెడ్డి (ఆర్కే),ఎమ్మెల్సీ మురుగుడు 
హనుమంతరావు ల సహకారం మరువ 
లేనిది.ఒక డాక్టర్‌ గా పేద ప్రజలకు 
మరిన్ని మెరుగైన సేవలు అందించా 
లనేది నా తపన, ఆశయం... 


ఆూటణిుదే 


గుంటూరు అరన్‌, అక్టోబర్‌ 15 (ప్రభ న్యూస్‌): 
ప్రజల్లో పవన్‌ కళ్యాణ్‌ పై ఉన్న అభిమానం...పవన్‌ 
ఆశయాల వైపు ఆకర్షితులవుతున్న ప్రజల మద్దతుతో 
2024 ఎన్నికల్లో జనసేన కూటమి అధికారం 
చేపట్టడం తధ్యమని రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి 
బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

ప్రశ్న: జన సైనికునిగా నాలుగున్నర సంవత్స 
రాలమీ ప్రయాణం ఎలాంటి అనుభూతినిచ్చింది. 

బోనబోయిన: 2019 ఎన్నికల్లో జనసేన తీర్థం 
పుచ్చుకున్న నేను... కేవలం ఒక్క సీటుకే జనపే 
పరిమితమైనప్పటికీ తమ అధినేత పవన్‌ ల 
చిత్తశుద్ధి, నీతి నిజాయితీలకు ఆకర్షితుడినై ఎన్ని 
ఒడిదుడుకులు ఎదురైన పవన్‌ తోనే కొనసాగు 
తున్నాను. నిజాయితీకి నిలువుటద్దం, నిస్వార్ధతకు 
ప్రతిరూపమైన పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలే తంధ్ర 
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతాయని భావిస్తూ 
జనసైనుకినిగానే జీవన్‌ వెంటేనా పయనం. 


ప్రశ్న: క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా 
ఉంది: 

బోనబోయిన : 2019 ఎన్నికలలో అనూహ్య 
ఓటమి ఎదురైనప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ 
నాయకత్వంలో జనసేన పార్టీ చేస్తున్న సే సేవా 
కార్యక్రమాలకు ఈరోజు యావత్‌ ఆంధ్ర రాష్ట 
ప్రజలు జనసేనతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి 
సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. 
2018లో ఒక్క సీటుకు పరిమితమైన జనసేన 2024 
ఎన్నికల్లో కూటమితో కలిసి 160 సీట్లు పైగా 
సాధించడం తథ్యం. 2019లో ఎలాంటి ఓటమి 
ఎదురైందో 2024 ఎన్నికల్లో అంతే ఘన విజయంతో 
జనసేన కూటమి రాజకీయ చరిత్రను తిరిగి 
రాయడం తథ్యం. 


ప్రశ్న: ఉమ్మడి గుంటూరు జిల్లాలో పవన్‌ 
కళ్యాణ్‌ యాత్ర 


వారాహి 


ఎప్పుడు 


(ప్రారంభమవుతుంది ? 

బోనబోయిన : కృష్ణాజిల్లాలో వారాహి యాత్ర 
మరో విడత జరగాల్సి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ 
అనారోగ్య కారణాల వలన కొంతమేర జాప్యం 
ఏర్పడింది. కృష్ణాజిల్లా యాత్ర ముగియగానే 
గుంటూరు జిల్లా లో వారాహి యాత్ర జరగడానికి 
అవకాశం ఉంది. 


ప్రశ్న: జనసేన టిడిపి కూటమి బోలోపేతానికి 
జిల్లాలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? 

త్ర రాష్ట్ర పార్టీ పెద్దలు, జిల్లా 

సేన,టీడీపీ నేతలు సమిష్టిగా కార్యక్రమాలు 
నా. క్షేత్రస్థాయిలో ః ఇరు పార్టీల క్యాడర్‌“ 
ఎమిష్టిగా పని చేయడానికి కార్యచరీణను పార్టీ 
వర్గాలు రూపొందిస్తున్నా. యి. ఉమ్మడి గుంటూరు 
షా 17 అసెంబ్లీ, స్థ పార్లమెంట్‌ నానాంల' 

సేన,టీడీపీ ఒకే తాటిపై నిలిచీ దైసీ 
— లేకుండా చేయడం తథ్యం. 


ప్రశ్నః 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా 


సీటును 


పోటీ చేసిన మీరు 2024 ఎన్నికల్లో ఏ 
ఆశిస్తున్నారు : 

బోనబోయిన : పార్టీ అధిష్టానం ఆదేశానుసారం 
క్రమశిక్షణ గల జనసైనికునిగా నడుచుకుంటాను. 
అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత 
నెరవేరుస్తాను. 


ప్రశ్నః వైసీ పీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో 
ఎలాంటి భావన ఉంది ? 

బోనబోయిన : వ కామం 
అధికారంలోకి వచ్చిన వై వెసీపీ ప్రభుత్వం అన్ని 
రంగాలలోనూ ఘోరంగా విఫలమైంది. 
అప్పుల్లోనూ... అవినీతిలోనూ... మాదకద్రవ్యాల 
అక్రమ రవాణా లోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో 
నిలబెట్టింది.కల్తీ మద్యంతోను, కోట్లాది 
రూపాయలు అక్రమంగా ఆ పార్టీ నేతలు 
సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే వైసిపి 
హయంలో మరో బీహార్‌ లా మార్చారు.అన్ని 
రంగాలలోనూ రాష్ట్రాన్ని చివరి స్థానంలో 
నిలబెట్టిన ఘనత జగన్‌ దే. 


ప్రశ్న: పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై 
ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలకు మీసమాధానం 
ఏమిటి 

బోనబోయిన : ఆడలేనమ్మ వుద్దెల వోడు 
అన్నట్లు రాష్ట్రాన్ని పాలించడం చేతకాని 
ముఖ్యమంత్రికి... పవన్‌ కళ్యాణ్‌ కు లభిస్తున్న 
ప్రజాదరణను చూసి ఓర్వలేక దిగజారుడు 
విమర్శలకు పాల్పడుతున్నారు. వీసం ఎత్తు కూడా 
విజ్ఞత,వుహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని 
ముఖ్యమంత్రికి పవన్‌ కళ్యాణ్‌ నీతి నిజాయితీలను * 
ఎహించలేక సలహాదారులు ఇచ్చిన స్కిఫ్ట్‌ ప్రకారం 


పెళ్లిళ్లు పెళ్లిళ్లు అంటూ నీచ వివుర్శలకు 


దిగజారుతున్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న 
విమర్శలకు రాష్ట్ర మొత్తం అసహ్యించుకుంటుంది. 


పరదాలు చాటున ప్యాలెస్‌ దాటి బయటకు రాని 
ముఖ్యమంత్రి వాటిని గ్రహించలేకపోతున్నారు. 


ప్రశ్న: రానున్న కీలక కాలంలో వైసీపీ ప్రజా 
వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ల 
బోతున్నారు 3 

బోనబోయిన : వైసీపీ అడ్డగోలు పాలనపై 
జనసేన అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకు 
సామాజిక మాధ్యమాల ద్వారా, పర్యటనల ద్వారా 
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం 


పెంచిన పన్నులు, అడగోలుగా వసూలు చేస్తున్న 
ఆ రె 


కరెంటు చార్జీలు, సంక్షమ పథకాలకు ఏ విధంగా 
తూట్లు పౌడిబారో జనసైనికులు గ్రామ నై స్థాయి నుంచి 
జాగృతం చేస్తున్నారు. 


ప్రశ్నః వైసిపి ప్రభుత్వ హయాంలో బీసీలకు 
చేకూరిన లబ్ది ఏమిటి? 

బోనబోయిన : బలహీన వర్గాల ప్రజలు వై వైసీపీ 
హయంలో మరింత బలహీనమయ్యారు. బీసీ సబ్‌ 
ప్లాన్‌ కు మంగళం పాడారు. బిసి కార్పొరేషన్‌ 
ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా తీవ్ర 
అన్యాయం చేశారు.ఒకే తాటిపై ఉన్న బీసీలను 
కులాల పేరిట విడదీయటానికి కుట్రపన్నారు. వైసీపీ 
నాలుగున్నర ఏళ్లకాలంలో బీసీలు అన్ని విధాలుగా 
నష్టపోయారు.వైసీపీ ప్రభుత్వం బీపీ వ్యతిరేక 
ప్రభుత్వం. 


ప్రశ్నః జనసేన మేనిఫెస్టోలో బీసీలకు ఎలాంటి 
ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు? 
బోనబోయిన: రాష్ట్రంలోని బీసీలు దీటుగా 
అభివృద్ధి చెందేలా బలవత్తరమైన కార్యచరణను 
జనసే ని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు 
కార్యచరణ జరుగుతున్నది. అన్ని విధాల బీసీల 
అభివృద్దికి జనసేన మేనిఫె స్టో దోహదం 
చేస్తుంది"! బీసీల పక్షపాతి అయిన పవన్‌ కళ్యాణ్‌ బీసీ 
కులాలు సర్వతోముఖాభివృద్ధి సాధించటం తథ్యం. 


శిలాయుగపు 
చిత్రకళ లభ్యం 


(మొదటిపేజీ తరువాయి) 


కనుక్కోవడం జరిగింద 
న్నారు.మాచర్ల చరిత్రకారుడు 
పావులూరి సతీష్‌, రమేష్‌ 
కొప్పునూరుకు చెందిన స్థానిక 
యువకుడు దుర్గంపూడి యుగీనాథ్‌ 
రెడ్డి, బుద్ధవనర' ప్రాజెక్టు అధికారి, 
డి! ఆక్‌ శ్యాంసుందరరావు బృందంతో 
కలిసి వాగులో పరిశీలిస్తుండగా 
శిలాయుగపు రాతి ఆవాసపు గోడపై 20 
ఇంటూ 15 సెంటీమీటర్ల పొడవు, 
ఎతులతో ఉన్న దుప్పి చిత్రం 
కనిపించిందన్నారు. కొత్త 
రాతియుగపు ప్రజలు వారు నిత్యం 
వాడే రాతి పనిముట్లతో రాతి చరియ 
కప్పుపై వరసగా కొట్టి, చక్కటి 
కొమ్ములున్న దుప్పి బొమ్మను 
తీర్చిదిద్దారని కొంచెం దూరంలో కొత్త 
రాతియుగపు రాతి పనిముట్లు 
తయారు చేసుకొన్న ఫ్యాక్టరీ స్థ సలం 
ఉందని వారు చెప్పారు. అదే వీరుల 
వాగులో ఉన్న మరో రాతి ఆవాసంపై, 
తెల్ల జిగురు రంగుతో ముద్రించిన 
రెండు చేతి ముద్రలు ఉన్నాయని, 
సమీప పొలాల్లో ఉన్న ఇనుప యుగపు 
సమాధుల వల్ల ఈ చేతి ముద్రలు క్రీప 
౮.1000 సంవత్సరాల నాటివని శివ 
నాగిరెడ్డి చెప్పారు. వాగు బయట గల 
పొలాల్లో శాతవాహన కాలపు ఇటు 
కలు, మట్టి పాత్రల అవశేషాలను 
గుర్తించామని తద్వారా కొప్పునూరు 
గ్రామానికి శిలాయుగం నుండి 
శాతవాహన కాలం వరకు చరిత్ర 
ఉందని ఈ పురావస్తు ఆధారాలను 
కాపాడుకొని భవిష్యత్‌ తరాలకు 
అందించాలని కొప్పునూరు గ్రామస్తు 
లకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 


